నీ కృష్ణాష్టోత్తర శతనామావలి 


ఓం శ్రీకృష్ణాయ నమః 
G50 కమలానాథాయ నమః 
ఓం వాసుదేవాయ నమః 
రిం సనాతనాయ నమః 
ఓం వసుదేవాత్మజాయ నమః 
ఓం పుణ్యాయ నమః 

ఓం లీలామానుషవిగ్రహాయ నమః 
B30 2 వత్సకౌస్తుభధరాయ నమః 


ఓం యశోదావత్సలాయ నమః 
ఓం హరయే నమః 
ఓం చతుర్చుజాత్తచక్రాసిగదాశంఖాద్యుయుధాయ 
నమః 
ఓం దేవకినందనాయ నమః 
ఓం శ్రీశాయ నమః 
ఓం నందగోపప్రియాత్మజాయ నమః 
ఓం యమునావేగసంహారిణే నమః 
ఓం బలభద్రప్రియానుజాయ నమః 
కిం పూతనాజివితహరాయ నమః 
ఓం శకటాసురభంజనాయ నమః 
ఓం నందవ్రజజనానందినే నమః 
ఓం సచ్చితానందవిగ్రహయ నమః 
ఓం నననీతవిలిప్తాంగాయ నమః 
ఓం నననీతనటాయ నమః 
G0 అనఘాయ నమః 
ఓం నవనీతలవాహారయే నమః 
ఓం ముచుకుందప్రసాదకాయ నమః 
ఓం షోడశస్త్రేీసహస్రేశాయ నమః 
ర్‌ం త్రిభంగినే నమః 


కిం మధురాకృతియే నమః 
ఓం శుకవాగమృతాబ్దీందవే నమః 
ఓం గోవిందాయ నమః 
కొం యోగినాంపతయే నమః 
ఓం వత్సపాలనసంచరిణే నమః 
ఓం ధేనుకాసురభంజనాయ నమః 
ఓం తీణికృతతృణావరాయ నమః 
ఓం యమలారునభంజనాయ నమః 
ఓం ఉత్తాలతాలభేత్రి నమః 
ఓం తమాలశ్యామలాకృతయే నమః 
ఓం గోపగోపిశ్వరాయ నమః 
B50 యోగినే నమః 
ఓం సూర్యకోటిసమప్రభాయ నమః 
ఓం ఇలాపతయే నమః 
ర్‌ం పరంజ్యోతిషే నమః 
ఓం యాదవేంద్రాయ నమః 
ఓం యదూద్వహాయ నమః 
కుం వనమాలినె నమః 
ఓం పీతవాసనే నమః 
630 పారిజాతాపహారకాయ నమః 


ఓం గోవర్ణనాచలోద్దర్హే నమః 
ఓం గోపాలాయ నమః 
ఓం సర్వపాలకాయ నమః 
G50 అజాయ నమః 
630 నిరంజనాయ నమః 
630 కామజనకాయ నమః 
ఓం కంజలోచనాయ నమః 
కిం మధుహాయ నమః 
630 మధురానాధాయ నమః 
ఓం ద్వారకానాయకాయ నమః 
630 DOS నమః 
ఓం బృందావనాంతసంచారిణే నమః 
ఓం తులసీదామభూషణాయ నమః 
ర్‌ం శ్యమంతకమణేర్హర్హే నమః 
ఓం నరనారాయణాత్మకాయ నమః 
ఓం కుబ్దాకృష్ణాంబరధరాయ నమః 
ఓం మాయినే నమః 
కిం పరమహపూరుషపాయ నమః 
ఓం ముష్టికాసురచాణూరమల్లయుద్దవిశారదాయ 
నమః 


ర్‌ం సంసారక్తెరిణే నమః 
కొం కంసారయే నమః 
ఓం మురారయే నమః 
కొం నరకాంతకాయ నమః 
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః 
ఓం కృష్ణావ్యసనకర్శకాయ నమః 
ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః 
ఓం దుర్యోధనకులాంతకృతే నమః 
G0 ఏదురాక్రూారవరదాయ నమః 
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః 
ఓం సత్యవాచే నమః 
ఓం సత్య సంకల్సాయ నమః 
ఓం సత్యభామారతాయ నమః 
ఓం జయినే నమః 
ఓం సుభద్రాపూర్వజాయ నమః 
ఓం విష్ణవే నమః 
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః 
80 జగద్దురవే నమః 
ఓం జగన్నాథాయ నమః 
ఓం వేణువాద్యవిశారదాయ నమః 


ఓం వృషభాసురవిధ్వంసినే నమః 
ఓం బకారయే నమః 
80 బాణబాహుకృతే నమః 
ఓం యుధిష్టిరప్రతిష్టాత్రే నమః 

ఓం బర్జిబరావసంతకాయ నమః 

ఓం PGMA నమః 

ఓం అవ్యక్తాయ నమః 
830 గీతామృతమహోదధయే నమః 
ర్‌ం 
కాలీయఫణిమాణిక్యరంజితక్రిపదాంబు జాయ 
నమః 
630 దామోదరాయ నమః 
80 యజ్ఞభోక్తే నమః 

ఓం దానవేంద్రవినాశనాయ నమః 

630 నారాయణాయ నమః 

80 పరబ్రహ్మణే నమః 
ఓం పన్నగాశనవాహనాయ నమః 
ఓం జలక్రిడాసమాసక్తగోపీవస్తాపహరకాయ నమః 
ఓం పుణ్యశ్లోకాయ నమః 
కం తిర్హపాదాయ నమః 


ఓం వేదవేద్యాయ నమః 

కిం దయానిధయే నమః 
ఓం సర్వతీర్ణాత్మకాయ నమః 
ర్‌ం సర్వగ్రహరూపిణే నమః 

ఓం పరాత్సరాయ నమః 


ఇతి శ్రీ కృష్ణాష్టోత్తరం శతనామావలిః సమాప్తం 


